కథాసంగ్రహం 
వర్రీ 


క్ర త్తి యుద్ధంలో అసమానుడి పేరు 
పొందిన విజయవీరుడు వీరేంద్రుని కుమా 
రుడు. ముల్కినాటి రాజ్యధళపతి. ఇతడు 
మారుపేరుతో అమృతకళను మోసగించి 
పెళ్లి చేసుకొని, ఒరబిడ్డ వుట్టినతర్వాత 
ఆమెను వదలి, తిరిగి దళపతిగా చేరాడు. 


దళపతి అయిన విజయవీరునికి, రాజ్యంమాద ఆశకలిగింది. 
చనిపోతున్న మపహారాజు [వాసన మరణశాసనాన్ని, అమృతకళ సతీ 
ధర్మాన్ని చాటుచేసుకొని దొంగిలించాడు. ఆ నేరాన్ని అమృతకళ 
మిద ఆరోపించాడు. రాజకుమా రె అందాలరాణిని పెళ్ళాడడానికీ, 
రాజ్యాన్ని వహా_సగతం చేనుకోడానికి ప్రయత్నించాడు. 


కాని అందాలరాశణీ (రాకుమారి) సామాన్య రెతుకుటుంబానికి 
చెందిన అరివిజయుణ్ణి (ప్రేమించింది. రాజశాసనం (ప్రకారం యిది 
అభ్యంతరకరంకాదు. 


అరివిజయిడు, తన చెల్లెలు అమృత 
కళను మోసగించిన విజయవీరునిమిద పగ 
సాధించుటకు (ప్రతిన బూనాడు, 


ఒకప్పుడు అరివిజయుని తండి గొప్ప 
' ఖడ్గవీరుడు. గర్వంవల్ల విజయవీరుని తండి 
వీరెంద్రుని చేతిలో పరాజితు ఉదారతకు 


ఆరూ కూాూ )--0-0--- ఈ ఈ ఈ -ఫూ-ర ఈరాధశ-రధఈఫ రర ఫా 


పరాభవం సహాంచ లేక, ఆత్మహత్య చేసుకున్నాడు. విజయ చిహ్నంగా 
అతని కత్తిని వీ రేర్యదుడు స్వీకరించాడు. 

వీరేందుడు రాజకుమారులకే గాని, -రెతులకు కత్తి యుద్ధం 
నేర్పడు. అందుకని అరివిజయుడు మరొక రాజు నాగశ్రయించి, 
వీ రేంద్రనివద్ద నే మారువేషంలో శిష్యరికంచేసి; కత్తిసాములో 
ప్రావీణ్యం సంపాదించాడు. 

తర్వాత అరివిజయుడు, తన చెల్లెల్ని మోసగించిన విజయ 
వీరుణ్ణి యెదుర్కొన్నాడు. ఇంతలో అతని చెల్లెలు అమృతకళ, 
మొదట తన్ను చంపి, తర్వాత తన భర్తను ఎదుర్కొమ్మని అడ్డు 
పడింది. 

అరివిజయు డేం చేయ్యాలి ? 

వీరేరదు డీ సమస్య నెలా పరిష్కరించాడు ? 

అమృతకళ జీవిస్తుందా ? 

సమాధానంకొరకు మా వెండితెర పై చూడండి 


x 


పాటలు 
శ 


పాట నెం. ! పాడినది: ఘంటసాల ఆండ్‌ అప్పారావు 


హరిహరి నారాయణా - ఆదినారాయణా 
కరుణించి మమ్మేలూ కమలలోచనుడా 
నిలువులోతు నీరుతెచ్చి కలిమినిచ్చు ఏతం 
ఎండిపోయిన పెరులకు ఉసురుపోయు వూతం 
తందనతానే _ ఏలేలో 
తందనతానే _ ఏలేలో 


ఎనుముపోలి వరుసగానే ఎద్దు పనులు చూడటం 
అదరీ బెదరీ మృతికీ ఎదురుచూచి బతకడం 
అయ్యో, ఎదురుచూచి బతకడం 
ఉడుముపోలి వురకవేయు పరుగులతో తిరగడం 
వ్యర్థమైన యీ జీవితం ఊరంతకు పంచడం 
తందనతానే _ ఏలేలో 
తందనతానే _ ఏలేలో 
ఓడవలె నీడవలె ఉసురంతా గడచెనే 
లోకం పనులన్నీ నాగలితో నడచెనే 
ఆదిమాత అవ్వమాట అలసి మనిషి మరచెనే 
నీతిలేని నెవ్వగలు తలచి మురిసి కదిలెనే 
తందనతానే _ ఏలేలో 
తందనతానే - ఏలేలో 


నిధియని వెదకులాడు నీచులకూ మారణం 
పనులుచేసి బతుకుదమను వివరం బుద్ధిని చేరడం. 
నీతితలచు పెద్దలకు నిత్యమిదే వందనీం 

నిరంతరం నిలీచితిమి సుఖం కలిగి అందరం ॥ 


పాట నెం. 2 పాడినది : సుశీల, కోరస్‌ 


తళాంతకిట తళాంతకిట - తలచి నవ్వేరు 
తళాంతకిట తళాంతకిట - 

తలచి నవ్వేరు బుద్ధి తెల్లవారిన 
మనుష్యులు జయ ప్రోందగ లేరు 


తళాంతకిట తళాంతకిట - తలచినవ్వేరు 
చాటులాడు మేకలారా _ దాటిపోయారే ఒకనాడు 


మోరు వరుసగా రాలేకపోయారే 


తళాంతకిట తళాంతకిట 

తలచిన వ్వేరు బుద్ది తెల్లవారిన 

మనుష్యుడు జత పొందగల జే 

"దేశమందు మూ వలెనే మనుష్యులున్నా రే 
"దేశమందు మోవలెనే మనుష్యులున్నా రే 
నిన్న వేసుకొన్న పాతవిధం దాటి దాటి పోతారే ! 
నిన్న వేసుకొన్న పాతవిధం దాటి దాటి పోతారే 
తళాంతకిట - తళాంతకిట తళాంతకిట 
తెలమనిషి హృదయమటుల్‌ - 
"నెలు పండి నిలచెగా 


నట్టనడుమ కలంకముగా, వహ్వ -_ కలుపుగూడ మొలచెగా 
చెడ్డ మంచి జీవితాన కలదుకదా బోలెడు॥ 

చెడ్డ మంచి జీవితాన కలదుకదా బోలడు 

నడత మరసి నడిసినం కు మనిషి ఓడిపోవును 

తళాంతకిట తళాంతకిట - 

ఆకేలో.ఏలేలో_ఆలేలో ఏలేలో॥ 


పాటపాడి పరుగులెత్తు పక్షిజాతియే 

ఒక మాటగూడా తెలియరాని మనిషి నీతియే 
గోల బెట్టి జగడమాడుకొంట పాడియే 

ఎన్నడూ కోరినంత చేరుదువులే మనుష్యజాతులే ॥ 


ఆ లేలో_ఏలేలో=ఆలేలో వలేలో! 
పాట నెం, 8 పాడినది ః; ఘంటసాల ౬ సుశీల 


ఉజ్వలమైన భామా మగడూ 
చేరివచ్చినా బండి యిదే 
ఆలుమగ లేమి కంటీభావనే 

ఏల ఆడిరో తెలియదే ॥ 
బిడియమొందినా పెళ్ళికూతురు 
ముగాన కుంకుమ మెరిసెనే 
(పణయరాగ'మే నిండిన కన్నులు 
పతిని వలపుతో పిలిచెనే । 


చేలు విరుగ మరి వీణ నిలిచెనా 

(గుడ్డినరునికి కవిత యొదుగునా 

ఇరువురు సుఖపడ అతిశయమా  అతిశయమా 
ఇక ఇరువురు ముడిపడ సుఖమెసుమా॥ 

ఎడమ కుడి మరచి జోరుగా వెళితే 


సనగ నజ గోన కుంటలో టోరీ 


తిరుగాడు బండి నిజమనుకో 
స్థిరముగా మనసు నిలిచేటినాడు 
లేవు జగతిని కష్ట ములు॥ 


ఒకరి నింకొకరు నమ్మగాలేని, ఉల్లములొక కై ఆనా 
ఉర్విని చాలా భేదం తోచ దే జగతిని సమత్వమె లేదా 
రాణివి నీవే బానిస నేనే “అణువయినలేదు సమతగుణంి ఒక్క 
సరిగా సరిగా అందరు భావిని కనపడితే అదియే తత్వం 

ఆ దినం ఎంత దూరమూ _ మన జనం కలిస్తే సమాపమూ॥ 


కూడి ఒకటిగా నిలబడునా డే దేశ అనర్థం తీరు సుమా 
అతకగాలేని అన్నీ (బతుకులు ఇలను భావిలో వృధాసుమా॥ 


పాట నెం, 4 పొడినది : ఘంటసాల 


నందనవనమందొ రాణ - ఆమె 
అందాన్ని చూశా డోదొంగబైరాగీ 
మాటలు నేర్చిన కుక్క - మటు 
మాయ్యాల్లో రంగులు మార్చేసే నక్క॥ 
కాషాయం కట్టిన జోగి = కొంచేం 
గ్రంథాన్ని నడిపించగల (ప్రేమరోగీ 


వేషాలమారి కిలాడీ _ ఇపుడు 
వరే దాచేశాడు - తన తెల్లదాడీ॥ 


పాట నెం. 5 పాడినది : సత్యం 


తీరని కష్టాలన్నీ తీర్చి వెయ్యవయ్యా - గోవిందం 
మారనిమనస్సులన్నీ మార్చి వెయ్యవయ్యా, గోవిందం 
| పృకైనామం చూస్తే బాధ లేనేలేదు, గోవిందం 

ర మౌ కను కడ తేర్చేగతి sass గోవిందం 
గోవిందం గోవిందం గొడుగే పుణ్యం, గోవిందం 

| రఘురామా రఘురామా నడువీధి నిలా దొర్లడమా 


అరె పాపిష్టీ అరె కోపిష్టీ 
చూస్తూ చూస్తూ పోతారేం 
గోవిందం గోవిందం 
కోప్పడక య్యా గోవిందా... 


పాట నెం. 6 పాడినది : ఘంటసాల 


చిన్నప్పటి నీ చిట్టి మనసే రాసకేళిరా _ నే 
నున్న మాటా చెపుతా వినరా చిన్నిబాలకా 

నా చిన్నిబాలకా॥ 
(శ్రుకృష్ణుడ వై చిరంజీవివై చిరకాలం వెలిగీ _ నువ్వు 
ఆశతోనూ ఆటలతోను | యెదగాలోలూ మనిషీ 
నీవూ ఒకొక పాఠం చదువూకాలం నీకూ బానిస _ ఓ 
నరుడ నీవు కడుబలవంతుడవూ సంశయ మెందులకు॥ 


మనిషిలాగా బతకర నీవూ మగతవీడరా _ అబ్బీ మగతవీడరా 
ఎదిగెడి లోకావికి నీవు కుడిభుజానివే _ ఆ కుడిభుజాని వే 


COO 0000000000000 ౪ 


ఎద ఎద మరికలిపీ నీవీ లోకమేలరా _ యీ లోక మేలరా 
తానే అంతా మారు ననుమాట పాతబాటరా _ 

] అంతా పాతబాటరా, 
వేపచెట్టు వెనక తట్టు బూచీ వున్నాదనంటూ 
ఆడుకునే నిన్నూ నిలిపే బొంకువినకురా - నిన్ను 
దడిపించేవారల మాటా (తోసి వేయరా 
వెళ్టితనపు వృద్దుల నే కుజ్జతనపు మాటలనే 
వేడుక కే అయినా నీవు నమ్మకుతం డీ కీ 
సెరిగేటీ నా చిరుతా బుడతా విశ్వసించకూ 

నీవూ విశ్వసించకూ॥ 


పాట నెం, 7 పాడినది : స్వర్ణలత, ఘంటసాల, పామ ర్ట 


గాలానికి పడిందయా గిరగిరా - మాను 
గాలానికి పడిందయా గిరగిరా - దాని 
గోలంతా చూడ కళు జిలజిలా 
దారిలేక పాలుపోక కమలె నే 
తప్పిజా6 వణికిపోయి కుమిలెనే _ మీను 
దోపొజనం న్నిద్రవీడి నడచిరీ - మన 
తోడిజనం వేలుమడచి వెదకిరీ 
లేనివారి కాలరాసి మిడి సెనే - యీ 
మోనమల్లె మగువబతుకు మెరసెనే॥ 
వనితామణి నీ వశ మెతినే 
నీ సౌగసే తలచీ వలచీ మది 
నా సొదయే యిదిగో తెలిపితిన॥ 
కానవె కోటికన్నులు తెరచీ 
చేరగవచ్చే నీ అభిమానీ _ నిన్నే 
చరగవచ్చే నీ అభిమానీ 


HOLL OOCC O00. 


నీ సౌగసే తలచీ వలచీ మది 

నా సొదయే ఇదిగో తెలిపితినే॥ 

కానవే కోటికన్నులు తెరచి చేరగవచ్చె 

నీ అభిమాని _ నిన్నే చేరగవచ్చె 

నీ అభిమాని నీ సొగసే తలచీ వలచీ మది 
నా సౌదయే ఇదిగో తెలిపితినే 

నమ్మక [దోహమే అసలీ జగమే వంచనమే 
అల్లీబిల్లీ కబురులు అల్లీ సెండ్లాడిరి (ప్రభువులు 
ఆడినమాటలు తప్పినవారలు గాడిద లేయని చెప్పక తీరదు 
ఆ మాట యో మాటచెప్పియీ మాట ఆ మాటచే స్తే॥ 


ఘోరాలుచే సేవాళ్ళా ఆరాలు తీయాలయా ॥ఊ( - కానీ॥ 
స్నేహము (ప్రాణము నిచ్చెడి వారిని మోసముచేసిన శాపము నిస్తా। 


వచ్చినటులె తిరిగిపో _ యీమె 
అందమంత చూచి చూచి మందమతి వెనవాడ॥ 
రాజాధిరాజును నన్నే కాదంటావా? 
మరియాద లేని నిన్‌ వది లేనా _ పిల్ల 
పిల్ల అందాన్ని చూశాను _ కళ్యాణం కోరేను 


ఎవ'రేమన్నాగాని పోలేను "అయ్యయ్యో 
పాట నెం, 8 పాడినది ; సుశీల 

తారా వారిటు రారా : 

నయనా నవమణియే కనలేరా 1రారా॥ 

మారా అనుకొనువేళా 

అనుకొనువేళా 


శిల్పం మది నిలచె [(వియమారా 


రిలిలిళ ఎలి రర 0 లి ఛిరి లి రి రి లి రిలిరిరి0 రి రిల ర రి లి ఈలి లి రల రిలిలిలి రి లిలిలిలిలిళి6+ 


10. 


తారా వారిటు రారా 

చెలియ మాట మంతి 

పాటించుతారా 

సభియ గానమునే కొనియాడు వారా 


నయనముల కల పెఠా 

నయనముల కల సెరా 

తలచగనే సౌఖ్యం నీదొక కు 

నా తారా వారిటు రారా 
హృదయవీణెల చేకొని నిలుచువారా 
దివ్యకవనం బె శుధలూర్చు వారా 


(పేమడోలికలలో లాలించు వారా 
(పేీమడోలికలలో లాలించు వారా... 
మొగవారే పగవారా తలచగానే 
మొగవారే పగవారా 

తలచగానే సౌఖ్యం మోరుకదా 

నా తారా వారిటు రారా 

నయన నవమణినే కనలేరా, తారా... 


1తారా॥ 


11 


పాటల ప్పన్తకం వెల 6న, పై. 


నటినటులు; 
యు, బి. రామచందన్‌, నంబియార్‌, తంగవేలు, 
పద్మిని, రాజసులోచన, యం, సరోజ, 
టి, ఎ, మధురం. 
శ్‌ శ 
టెకి షి రును: 
(32) 
కథ * ఎమ్‌, కరుణానిధి 


మాటలు, పాటలు : శ్రీ శ్రీ 


సంగితం : పామర 

కెమేరా : రామస్వామి 

సౌండు : రామచంద్ర, సుబ్బయ్య 
ఎడిటింగ్‌ : జోషీ, మాణిక్యం 
నిర్మాత : బాదల్‌ దాస్‌గు ప్త 
డైరెక్షన్‌ : ఎ, యస్‌, ఎ, స్వామి 


మహలక్ష్మి రిలీజ్‌. 


స్వతంత్ర అర్హ ప్రింటర్భు, విజయవాడ-2, 


